Kiron Type Institute 


Kiron Type Institute 


౨౮౯ 
&ధర్లా 
వాత ఏం 


01 లీలాలబ్ద్బస్తాపితలుప్తాఖిలలోకాం 


గౌరీ దశకము 


లోకాతీతైర్యోగిఖిరంతశ్చిరమృగ్యామ్‌ 
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 
(గౌరీం అంబాం అంబురుహాక్షీం అహమీడె) 
తన లీలచే సమస్త లోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, 
లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్య 


సమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలది 
అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను. 


పద్మములవంటి నేత్రములు కలిగి, సమస్త జగములను సృష్టించి లయము 
చేస్తూ, యోగులు తమ హృదయమలలో ధ్యానిస్తూ ఉన్న, ఉదయిస్తున్న 
కోటిసూర్యుల సమాన ప్రభలతో వెలిగిపోతున్న శ్రీ గారె పిని ఆరాధిస్తున్నాను. 


02. పత్యాహారధ్యానసమాధిస్తితిభాజాం 
నిత్యం చిత్తే నిర్భృతికాష్టాం కలయంతీమ్‌। 
సత్యజ్ఞానానందమయీం తాం తనురూపాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 


ప్రత్యాహారము = ధ్యానము = సమాధి అను యోగముల నాచరించు 
యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునది, సత్యము - 
జ్ఞానము - ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూప మున్నదీ, 
పద్మములవంటి కన్నులు కలది అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు 
చున్నాను. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


ఎవరి మూర్తిని యోగులు తమ హృదయాంతరాళలో దర్శించారో, ఏ 
పరాశక్తి దునతో బుద్ధిరూపిణిగా ఉండి మనకు శాంతి ప్రసాదిస్తోందో, శాంతి 
జ్ఞాన స్వరూపిణియై, పద్మములవంటి నేత్రములు కలిగిన శ్రీ గౌందేవిని 
స లం 
ఆరాధిస్తున్నాను. 
03. చంద్రాపీడానందితమందస్మితవక్షాం 
చంద్రాపీడాలంకృతనీలాలక(శోభామ్‌)భారామ్‌; 
ఇంద్రో పెంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 
చం[దచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, 
తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు, విష్ణువు మొదలగు 


దేవతలచే పూజింపబడు పాద పద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు 
కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను. 


బాలచంద్రుని శిరసున ధరించిన తన నాథుదైన శివుని దర్శించిన 
ఆనందంలో మందస్మిత వదనము కలిగి, శిరసున ధరించిన చంద్ర రేఖతో 
మెరిసిపోతున్న నల్లని సుదీర్హమైన కేశపాశము కలిగి, ఇంద్రుడు, ఉపేం[దుడు 
సేవించే పాద పద్మములు కలిగిన శ్రీ గౌరీదేవిని ఆరాధిస్తున్నాను. 


04. ఆదిక్షాంతామక్షరమూర్యా విలసంతీం 
భూతే భూతే భూతకదంబప్రసవిత్రిమ్‌। 
శబ్ద్బబహ్మానందమయీం తాం తటిదాభాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 


“అ కారము మొదలు "క్ష కారము వరకు ఉన్న అక్షరములు తన 
స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచ మహా భూతములలో (భూమి, నీరు, 
గాలి, అగ్ని ఆకాశము) ప్రతి దానియందు అనేక వాణులను సృష్టించునదీ, 


Kiron Type Institute 


Kiron Type Institute 3 


ఆద్యంతములు లేక, క్షరము కానిదై, ఈ చరాచర జగత్తును సృష్టించినదై, 
'ప్రణవనాదమై, మెరుపువలే ప్రకాశించునదై, పద్మముల వంటి నెత్రములు కలదైన 
శ్రీ గౌరీదేవిని ఆరాధిస్తున్నాను. 
05. మూలాధారాదుత్లిత వీథ్యా విధిరంద్రం 
సారం చాంద్ర వ్యాప్య విహారజ్వలితాంగీమ్‌। 
యేయం సూక్ష్యాత్సూ క్షతనున్తాం సుఖరూపాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 


సుషుమ్నా నాడీ మార్గము ద్వారా మూలాదార చక్రము నుండి బ్రహ్మ 


రంద్రము వరకు సూర్య చంద్ర స్థానములైన “ఇడా” “పింగళా” నాడుల యందు 
విహరించు తేజోమూర్తి యైనదీ, సూక్ష్మమైన పదార్థము కంటే సూక్ష్మమైనది, 
సుఖస్వరూపిణియైనది, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన 
గౌరీదేవిని స్తుతించు చున్నాను. 


మూలాధార చక్రంలో ఉద్భవించి, సూర్య చంద్ర సమాన కాంతితో, ఒక 
అగ్ని జ్వాలవలె సూక్ష్మాతి సూక్ష్మమై, ఆనంద స్వరూపిణిగా పద్మములవంటి 
నేత్రములతో ప్రకాశించే శ్రీ గౌరీదేవిని ఆరాధిస్తున్నాను. 
06. నిత్యః శుద్దో నిష్మల ఏకో జగదిశః 
సాక్షీ క్షీ యస్యాః సర్షవిధౌ సంహరణే చ। 
విశ్వతాణ క్రీడనలోలాం శివపత్నీం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


5 నిత్యుడు - శుద్దుడు - పరిపూర్ణుడు - ఒక్కడు - కారా అగు 
| పరమేశ్వరుడు గౌరీదేవి చేయు సృష్టి స్థితి లయలకు సాక్షి ప్రపంచరక్షణము 
న అను క్రీడయందు ఇష్టము కలది, శివుని భార్య యెనదీ, పద్మములవంటి కన్నులు 
"కలదీ, అగు జగదంబయన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను. 

అంతులేని, మచ్చలేని పవిత్రమూర్తియైన; జగదీశ్వరియై - సృష్టి, స్థితి, 
లయలకు సాక్షిరూపిణియై - ఈశ్వరుని దేవేరియెన, పద్మములవంటి నేత్రములు 
కలిగిన శ్రీ గౌరీ దేవిని ఆరాధిస్తున్నాను. 


07. యన్వాః కుక్షౌ లినమఖబ్దం జగదణ్ణం 
భూయోభూయః ప్రాదురభూదుత్దితమేవ 
పత్యా నార్దం తాం రజతాద్రౌ విహరస్తీం 
గారీమంబా మంబురుహా క్రీ మహమీడే॥ 


గారీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. 
లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ, పద్మములవంటి 
కన్నులు కలదీ, అగు జగదంబయిన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను. 


ఎవరి ఉదరములో ఈ అంతులేని జగత్తు ఒక అండమువలె నిక్షిప్తమై 
ఉందో, ఎవరిలో అనేక దృశ్యాదృశ్య స్వరూపములు నిబిడీకృతమై ఉన్నాయో, 
తన నాథుని అర్థ శరీరమును స్వీకరించి, రజతగిరిపై విహరిస్తున్నదో, 
పద్మములవంటి నేత్రములు కలిగిన శ్రీ గౌరీ దేవిని ఆరాధిస్తున్నాను. 

08. యన్వామోతం ప్రోతమశేషం మణిమాలాసూత్రే 
యద్వత్మాపి చరం చాప్యచరం చ। 
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం 
గౌరీమంబా మంబురుహాక్షీ మహమీడే॥ 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


3) చరాచర రూపమైన ఈ పపంచమంతయు, దారము నందు నాకా 
. గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. ఆద్యాత్మ జ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, 
న్న పద్మముల వంటి కన్నులు కలది, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు 
| చున్నాను. 

ఈ జగత్తులోని స్థిర చరాదులన్నిటినీ సూత్రముగా చేసుకున్న మాలను 
గళమున ధరించినదై, ఆధ్యాత్మిక జ్ఞాన మార్గము ద్వారా మాత్రమె సాధించగలిగినదై, 
పద్మముల వంటి నేత్రములు కలిగిన శ్రీ గౌరీదేవిని ఆరాధిస్తున్నాను. 


09. నానాకారైః శక్తికదంబైర్భువనాని 
వ్యాప్య స్వైరం కీడతి యేయం స్వయమేకా। 
కళ్యాణిం తాం కల్పలతామానతిభాజాం 
గౌరీమంబామంబురుహాక్షైమహమీదే।। 


గౌరీదేవి తాను ఒక్కతిగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో 

లోకముల నన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించు చున్నది. కళ్యాణ స్వరూపిణి, 

భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన 
గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను. 

వివిధములైన శక్తిరూపముల అధికారమలతో, ఈ సమస్త విశ్వమును వ్యాపించి, 

తనకు ఇచ్చ వచ్చిన రీతిగా క్రీడిస్తూ, పవిత్రమై, తనను శరణుజొచ్చే వారలను 

స్తూ, పద్మముల వంటి నేత్రములు కలిగిన శ్రీ గౌరీదేవిని 


పాదాంభోజధ్యానపరాణాం పురుషాణామ్‌!। 
ఈశామీశార్లాంగహరాం తామభిరామాం 
గౌరీమంబా మంబురుహో క్రీ మహమీడే॥ 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


వ తన పాద పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశముల వలన 
ర కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్జాంగి, పరమేశ్వరి, 
iE పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు 
- | చున్నాను. 

అంతులేని కోరికలు, అనేక బంధుత్వాలతో వచ్చే ఇబ్బందులను తొలగిస్తూ 
- తన పాదపద్మములను ఆరాధించే వారిని కరుణించే పద్మములవంటి నేత్రములు 
కలిగిన శ్రీ గౌరీదేవిని ఆరాధిస్తున్నాను. 


11. ప్రాతఃకాల భావవిశుద్ధః ప్రణిధానాత్‌ 
భక్తా నిత్యం జల్పతి గౌరిదశకం యః। 
వాచాం సిద్ధిం సంపదమగగ్యాం శివభక్తిం 
తన్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి॥। 
ఎవడైతే శుద్ధమైన హృదయము కలవాడై భక్తితో పాతఃకాలమునందు ఈ 


గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్ధినీ, ఉన్నతమైన సంపదను, 
శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును. 


పరిశుద్ధమైన మనసుతో, మంచి నడవడికలో, భక్తితో, ప్రాతః సమయంలో, 
ఎవరైతే ఈ గౌరీదశకాన్ని స్మరిస్తారో, వారు గౌరీశంకరుల ఆశీస్సులను పొంది 
వారి అపార కరుణా కటాక్షాలకు |ప్రాప్తలవుతారు. 


// ఇతి శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీగోవింద భగవత్పూజ్య పాద 
శిష్యస్య శ్రీమచ్చంకర భగవతః కృతా గౌరీదశకం సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


Bh 
1 
(1 


బత మకుక్కదైనా తప్పులు ఉంటే సహృధ్రయ్హంత్తోతెలియజేయవలసినదిగా మనవి. =9ఉక్వూరిడ్తడు9ి ర 0, 994 99414805 క్షు 


